య 
ల 
ప) 
9. 
ధ్ర 


న 


4 


ఏ ఇద్దరు ఎదురుపడిన 


ఒకటే 
ఊహ తెలిసిన పిల్లలైనా, 


సంభాషణ. 
అనుభవంతో తలనెరిసిన ముదుసలి 
అయినా అదే విషయంపై మాట్లాడు 
కుంటున్నారు. 

ఉదయ సూరీడు ఇంకా ముఖం ఎరుపు 
చేసుకోకముందే ఆ వూరిలో అందరి 
వదనాలు రౌద్రంతో రుధిర వర్ణం 
పులుముకున్నాయి. పక్షులు కూడా చెట్ల 
కొమ్మలపై కూర్చొని బహుశా ఈ 
విషయంపైనే గాబోలు కిలకిలమంటు 
న్నాయి. పాలకోసం వచ్చిన లేగదూడతో 
గుసగుసగా చెప్తోంది గోవు. ఆకాశంలో 
గ్రద్ద వెంటపడి మరీ కాకి గోలగోలగా 
చెప్తోంది. 

నీళ్ళ కోసం వెళ్ళిన ఆడవారి గుంపు 
మాటల్లో పడి వచ్చిన విషయమే 
మర్చిపోయారు. ఎద్దులను పూసి, పొలాలకు 
బయర్దేరిన సేద్యకారులు యాంత్రికంగా 
పొలాలకు వెళ్తున్నారే గాని ఆ విషయమే 


జి.వి.శ్రీలవొట 


7702455559 


తర్శించు కుంటున్నారు. చెట్టుకింద 
కూర్చున్న (గామ పెద్దలు ఈ 
విషయంపై తర్జన భర్దనలు పడుతున్నారు. 

“మనిషికి మరి ఇంతగా దురాశ 
ఉండకూడదు” 

“నిజమేరా, కానీ మనిషికి ధన దాహం, 
అధికార దాహం ఎన్నటికీ తీరనివి” 

“తాతలు నుండి అదే అధికార దాహం. 
ఇంకా ఎన్ని తలలు తెగిపడాలో?” 

చల్లనిగాలి వారి మనసులను తేలిక 
పరచలేక ఆయాసపడి మూలన కూర్చుంది. 
కాయకష్టం చేసే దేహాలు దృఢంగా 
ఉన్నాయి వారి మనసుల వలె. ఊరంతా 
ఒకేమాట, ఒకే బాట. పెద్దవాళ్ళ మాటలు 
చెట్టు చుట్టూ కూర్చున్న కుర్రాలలో 
ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి. 

“ఇంతకీ. ఎవరు మావా ఆ అధికార 
పిశాచి” బుర్ర గోక్కుంటూ అడిగాడొక నవ 
యువకుడు. 

“ఎవడంటావేటి? అదే మగధ దేశం 
రాజు ఆశోకుడు” కాండ్రించి ఉమ్ముతూ 
అన్నాడు పెద్దాయన. 

“ఓర్నాయనో! ఆశోకుడే” నోరెళ్ళబెట్టాడు 
నూనూగు మీసాల కుర్రాడు. 


చరిత్ర చెప్పిన కథ 


“వరే, అంత మంచోడు కాదే” 
వూరందరికి అనుభవళశీలి అయిన పెద్దతాత 
మాటలతో అందరూ అతని వైపు చూశారు. 

“అవున్రా! సిమ్మాసనం కోసం సొంత 
అన్ననే పొట్టన పెట్టుకున్నాడు. తన రాజ్యం 
ఒక్కటే బాగోడీపోవాలని కనబడిన పెతీ 
దేసం మీదకు దండెత్తి పోయాడు. ఏమని 
సెప్పాలి రా?. ఎంత మందిని పొట్టన 
పెట్టుకున్నాడో తెలుసా ?” 

“అట్టాట్టివొణ్ణి రక్త పిశాచి అంటారు 
కదా” 

“మా బాగా సెప్పావు రా. అందుకే 
ఆశోకున్ని చండాశోకుడు అని చాటుగా 
అనుకుంటారు ” 

“అయినా నాకు తెలియక అడుగుతాను. 
ఎక్కడో మగధ నుండి భారతదేశంలో సగం 
పైన దేశాలన్నీ జయించేసేసి, భారతం 
దాటేళ్ళి మరీ అక్కడున్న దేశాలను కూడా 
జయించేసాడట కదా. మరి ఇప్పుడు మన 
కళింగం కూడా కావాల్సి వచ్చిందా? ఉన్న 
దేశాలు, ధనాలు చాలవా ?” కోపం కళ్ళలో 
ఎర్రని జీరలవ్వగా లేచి నిలబడ్డాడు 
దండాసి. 

దండాసి చెయ్యెత్తు మనిషి. రాయిలా 


విశాఖ సంస్కృతి | జూలై | 2023 


విశాలమైన ఛాతీ, బలమైన భుజాలతో, పెద్ద 
కళ్ళతో భలేగా ఉంటాడు. కోరమీసం 
అదనపు ఆకర్షణ అతని ముఖానికి. ఒక్క 
దండాసే కాదు ఆ వూరు వూరు 
మగవాళ్ళంతా ఇంచుమించు అదే రూపం, 
ఎత్తు. ఆడవాళ్ళు కూడా మంచి ఎత్తుతో, 
రంగుతో ఉంటారు. పనిపాట్లలో మగవారికి 
చేదోడు వాదోడుగా ఉంటారు. 

ఉద్రేకంతో వెలువడ్డ దండాసి మాటలు 
నీళ్ళ కడవ ఎత్తుకొని వెళ్తున్న సెంద్రిని 
దడదడమంటూ గుండెలు 
కలువుల కళ్ళు 
దండాసి కళ్ళు 
అనుకోకుండా సెంద్రి కళ్లను కలిసి, 
అభయం చెప్పాయి. కదలిపోయింది 
సెంద్రి బరువెక్కిన గుండెలతో. 

“ఓరే వూరికే ఆవేశపడకు. ఎన్ని దేశాలు 
జయించినా మన కళింగం అశోకునికి 
చాలా ముఖ్యం రా. గలగల పారే నదులు, 
ఎక్కడ పడితే అక్కడ నీటివసతి, మాంచి 
భూసారం, పంటలు విరగబడి 
పండుతాయి. భూమాత కడుపులో బోలెడన్ని 
ఖనిజాలున్నాయి. ఎటుచూసినా విలువైన 
అడవుంది. అన్నింటికంటే ముఖ్యంగా 
సముద్రాలు దాటి, వ్యాపారాలు చేసే తెగువ, 
సత్తా మనకే ఉన్నాయి. వీరాధివీరులైన నౌకా 
దళం మన సొంతం. మన కళింగాన్ని దాటి 
అటువైపు దేశాలు పోవాలంటే కళింగం 
ఆశోకుడి సొత్తు అయితేనే అతనికి అన్నీ 
విధాలా లాభం” 


తాకాయి. 
బదులిచ్చాయి. 
రెపరెపలాడాయి. 


రెప్ప వాల్చకుండా అందరూ తన 
మాటలే వినడం చూసిన ఆ పెద్దాయన 
“ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఉంది. 
ఆశోకుని తాత చంద్రగుప్తుడు, తండ్రి 
బిందుసారుడు మాలావు సార్లు ఎన్నో 
ప్రయత్నాలు చేశారు మన దేశాన్ని 
జయించడానికి. ఆళ్ళ తరం కాలేదు. 
కళింగాన్ని జయిస్తే ఇటు భారతంలో, అటు 
వాణిజ్య పరంగా మిగిలిన దేశాలలో 
మగధకు ఎదురుండడదని ఆళ్ళ ఆలోచన. 
కానీ మన దగ్గరా? ఆళ్ళ ఆటలు సాగలేదు. 
అందుకే తాత, తండ్రి గెలవలేని కళింగాన్ని 
ఎలాగయినా గెలవాలి అన్నది అశోకుని 
పంతం” చెప్పడం ధీర్ధంగా 
నిటూర్చాడు పెద్దాయన. 


ఆపి, 


“ఒర్నీ! ఇంత కతుందా? అందుకేనా 
మన మీదకు పారొస్తున్నాడు?” నోరెళ్ళ 
బెదుతూ అడిగాడొకడు. 

“రానీ, అశోకున్ని మగధ వరకు తరిమి 
కొడదాం” మీసం దువ్వుతూ అన్నాడు 
దండాసి. 

“అంతే...అంతే, రానీ మన దెబ్బ రుచి 


చూపిద్దాము. ఆశోకుడయితే ఎవరికి 
భయం?” జనావేశం రెల్లుపొదలా 
అంటుకుంది. 


“ఆగండాగండి! అసలే రక్తపిశాచి. మన 
జాగ్రత్తలో మనం ఉందాము”. పెద్దాయన 
శాంతవచనం. 

“మన వూరంతా ఈ యుద్ధంలో 
పాల్గొనాలి. మన స్వేచ్చను హరించడానికి 
వస్తున్న ఆ మదమెక్కిన నరరూప రాక్షసుడిని 
తరిమి కొడదాం” పిడికిలి పైకెత్తి ఆవేశంగా 
పిలిపునిచ్చాడు దండాసి. 

“ఈరోజు రాత్రి చంద్రోదయం కల్లా 
వూర్లో జనమంతా ఇక్కడే సమావేశం 
అవుదాము. ఏం చెయ్యాలో నిర్ణయిద్దాం” 
లేచి నిలబడి ఇంటి ముఖం పట్టాడు 
పెద్దాయన. అందరూ తమ తమ పనులపై 
బయర్డేలేరు. 


“ఏంటీ! నువ్వు అంతలా తెల్లారి 
ఎగిరెగిరి పడుతున్నావు ?” దండాసి 
గుండెలపై పిడికిలితో కొట్టింది సెంద్రి. 

వూరి చివర చేలు గట్టున పక్కపక్కనే 
కూర్చున్నారు. గుండెలపై కొడుతున్న సెంద్రి 
చేతులను సుకుమారంగా పట్టుకొని ఆమె 
ఒడిలో పడుకున్నాడు. వీరిద్దరి సయ్యాటను 
చూస్తున్న చేలు సిగ్గు పడుతూ 
తలతిప్పుకుంటూ వయ్యారాలు పోతుంది. 

“కోపం రాక మరేటి?. మన మానాన 
మనం ఉన్నాము కదా. మనమేం గొల్లు 
కెళ్ళామా? గొడవకెళ్ళామా?. 
మనమీదకెందుకు అన్నేయంగా యుద్దానికి 
ఒస్తున్నాడు” దండాసి దవడ కండరం 
బిగుసుకుంది. 

“ఆశోకుడికి బోలెడు సైన్యం ఆట కదా. 
గుర్రాలు, ఏనుగులు లెక్కే లేవట. 
నిజమేనా?” రెప్పలు టపటప 
కొట్టుకున్నాయి సెంద్రికి. 

“తాతల నుంచి రాజ్జెం చేస్తున్నారు. 


కళ్ళు పడిన పెతీ రాజ్ఞాన్ని ఆక్రమించేసారు. 
మరి ఆ మాత్రం ఉండవేటి గుర్రాలు, 
ఏనుగులు” 

అల్లరిగాలి సెంద్రి చెవిలో దూరి ఏదో 
గిలిగింతలు పెట్టింది. ఆ చిలిపితనానికి 
సెంద్రి ఒళ్ళంతా ఒక్కసారిగా జల్లుమంది. 
సెంద్రి ఒంట్లోని ప్రకంపనలను దండాసి 
గుండె పట్టుకుంది. తమకంతో సెంది 
బుగ్గలను కొరికేసాడు. దండాసి ముక్కు పట్టి 
గట్టిగా లాగింది సెంద్రి. 

“మావ! వచ్చే పున్నమికి నన్ను 
పెళ్లాడతాను అన్నావు. మరి రాకాసిలా ఈ 
యుద్దమొచ్చి పడింది” మెటికలు విరిసింది. 

“కస్‌! యుద్ధమంటే భయమెందుకే. 
మన కళింగం దెబ్బకు అబ్బా అంటాడు 
ఆశోకుడు. మనం ఎంత శాంతంగా 
ఉంటామో, మన మీదకు ఎవడైనా 
అన్నాయంగా వస్తే వాడి గుండెలు చీల్చే 
పులి మనం” 

“ నువ్వేనయినా చెప్పు మావా, 
మాటలతో మనం 
ఇప్పుడు ఈ 

కోపాలు 


సంఘమోళ్ళ 
పెశాంతంగా ఉన్నాము. 
ఆశోకుడొచ్చి మరలా 
తెప్పిస్తున్నాడు” విసుక్కుంది. 

“మావా ! నానొక మాట అడుగుతాను. 
ఏటనవు కదా” 

'సెంద్రి నడుము చుట్టూ చెయ్యి వేసి 
“చెప్పే నా దగ్గర దాపరికం ఏటి నీకు” 
భరోసా ఇచ్చాడు దండాసి. 

“మరే, యుద్దానికి నువ్వు కూడా 
వెళావా?” ఎందుకో సెంద్రి గొంతు 
బొంగురుబోయింది. 

“నానేళ్లకపోతే ఎలా... కొవ్వు పట్టి బలిసి 
కొట్టుకుంటున్న  మగధోళ్లని _ కత్తికొక 
ముక్కగా నరికి పోగులు పెట్టాలి కదా” 

“మావా! నీతో పాటు నాను కూడా 
ఒస్తాను. నీకు తెలుసు కదా నాను కూడా 
కత్తి తిప్పగలనని, నన్ను కూడా తీసుకెళ్లు” 
దండాసి గుండెలపై  వెంటుకలపై 
గుంద్రంగ చుడుతూ గోముగా అడిగింది. 

“"సెంద్రి! యుద్ధమంటే మాటలు కాదే, 
కాలు, చేతులు తెగిపోవచ్చు. ఒక్కసారి 
పేనాలు కూడా పోవచ్చు” 
చెప్పాడు. 

“ నువ్వు యుద్దానికి ఎల్లిపోయాక 


లాలనగా 


విశాఖ సంస్కృతి | జూలై | 2023 


అక్కడేమయినాడో తెలియక ఇక్కడ నాను గిలగిల 
కొట్టుకోవాలా? వొద్దు, అలా వొద్దు. చావైనా, బతుకైనా నీ 
ఎంటే” దండాసిని వాటేసుకొంది. 

సెంద్రి వీపుపై మెల్లగా కొడుతూ * అప్పుడు సూద్దాము 
లే. ఓలమ్మో! మసకేసింది. పెద్దాయన రేతిరికి వూరందరిని 
రమ్మన్నాడు కదా. పద...పోదాం” లేచి, 
అందించాడు. 

తూర్పు దిశగా పిట్టలు పయనమయ్యాయి. 

పున్నమి వెన్నెల విరగ కాస్తుంది. అక్కడక్కడా దివిటీలు 
వెలిగించారు. వూర్లో ఉన్న చిన్నా పెద్ద, ముసలి ముతక, 
ఆడ మగ అందరూ అక్కడ సమావేశం అయ్యారు. 
అందరిలో ఒక విధమైన ఉత్సుకత. గుసగుసలు 
పోతున్నారు. 

ఇంతలో గ్రామపెద్ద అక్కడకు వచ్చారు. ఒక్కసారిగా 
అంతా చెవులు పెద్దవి చేసుకొని, నోటికి తాళం వేశారు. 
పెద్దాయన ఏమని తీర్మానం చేస్తారో? అనే ఆతృత 
అందరిలో. కన్నభూమి కోసం ప్రాణాలు తియ్యడానికైనా, 
విడవడానికైనా సిద్ధపడ్డ తమ వూరి ప్రజలను చూస్తూ, 
గుండెలు ఉప్పాంగగా పెద్దాయన తీర్మానం చెప్పసాగాడు. 

“మీరందరూ వినే ఉంటారు. మగధ రాజు ఆశోకుడు 
మన పచ్చటి (ప్రశాంతమైన కళింగం పైకి దండెత్తి 
రాబోతున్నాడు. అన్యాయంగా మనపైకి వస్తున్న ఆ 
చండాశోకుడిని మగధకు తరిమి కొడదాము” 

జనమంతా ఆవేశంతో తలలూపారు. 
ధ్వనులతో ఆమోదం తెల్పారు. 

“మన వూరికే సొంతమయిన ఒక అద్భుతమైన కళ 
ఉంది. మనం తయారు చేసే కత్తులకు ఎంతో గొప్ప 
పేరుంది. కళింగ యుద్దానికి ఈసారి పొడవాటి కత్తులను 
తయారుచేద్దాము. బలమైన పొడవాటి కత్తి చేతిలో ఉంటే 
యుద్ధంలో వీర విహారం ఎంత సులభమో వీరులు అయిన 
మీకు నేను చెప్పనవసరం లేదు. ప్రతీ ఇల్లు ఒక 
కర్మాగారం కావాలి. ఈ రోజే నుండే పొడవైన కత్తులు 
తయారు చేసే పనిలో ఉందాము. జరగబోయే కళింగ 
యుద్ధంలో మన వూరి పేరు ప్రఖ్యాతులు చిరస్థాయిలో 
నిలిచేలా మనం రేయింబగళ్ళు (శమ పడదాము. 
విజయం మనదే” గట్టిగా ఎలుగెత్తాడు. 

దిక్కులు అదిరిపడేలా వందలాది గొంతులు పైకి 
లేచాయి “విజయం మనదే”. కళింగ పౌరుషాగ్ని 
జ్వలించడం మొదలయ్యింది. 

(క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో జరిగిన కళింగ 
యుద్దానికి పొడవాటి కత్తులు సరఫరా చేసిన ఆ వూరు 
సాధించుకున్న పేరు 'దీర్జాసి'. దీర్భ అంటే పొడవైన అని, 
అసి అంటే కత్తి అని అర్థం. ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లా 
పోలాకి మండలంలో ఉంది ) 


చెయ్యి 


కరతాళ 


66 నీ నమ్మ క "ల 99 

నక్షత్ర మాలలా ప్రకాశింపచేసే - ప్రత్యేకం - నీ నమ్మకం 

నడక లోనే సంగీతంలా అలరించే - గమకం - నీ నమ్మకం 
నడతలో సంఘర్షణకు అవకాశమివ్వనివ్వని - పుస్తకం - నీ నమ్మకం 
నవపారి జాతంలా జీవితాన్ని చేసే - ఏరువాకం - నీ నమ్మకం 


నలుగురిలో - సందేహాలకు - సంచీ తెరవ నివ్వని - అంకం - నీ నమ్మకం 
నవనీతంలా - నవరాగాలు పలికేలా చేసే - గుణకం - నీ నమ్మకం 
నమస్కతిలో - తిరస్కతికి తావివ్వ నివ్వని - మస్తిష్కం - నీ నమ్మకం 
నయాజమానాను సృష్టించుకుని నజరానా అందుకునే - వివేకం - నీ నమ్మకం 


నవతేజంలా ప్రసిద్దికక్కేలా చేసే - పాకం - నీ నమ్మకం 

నరేంద్రుడు కూడా ఏమి దాచిపెట్టనివ్వని - రూపంక - నీ నమ్మకం 
నవ్వుతూ మసలుతూ - నాశనం చేయనివ్వని - పూనకం - నీ నమ్మకం 
నాలుగు దిక్కులు కూడా - సమభావంతో మెసలే - వ్యాపకం - నీ నమ్మకం 


నకరాలు పోనివ్వని - వాలకం - నీ నమ్మకం 

నల్లేరుపైన నడకలా చేసే - తమకం - నీ నమ్మకం 

నాది నాది అని - అహంతో అడుగిడనివ్వని - నిర్మలమైన - మైకం - నీ నమ్మకం 
సదా - మల్లికా - నవ మల్లికా లా అరిస్తూ, భలే మంచి రోజు - పసందైన రోజు లా 
గంగా ప్రవాహంలా పారవశ్య - స్నేహ రేఖ ల నందించే - సంతకం - నీ నమ్మకం 
లంకా వెంకట సుబ్రహ్మణ్యం, 94404 48650 


సర్వేజన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం మాధవధారలోని 
భరధ్వాజ కళాక్షేత్రంలో జూన్‌ 25న జరిగిన సభలో ప్రముఖ కవి 


పి.సింహాచలం రచించిన “అమ్మదీవెని కవితల సంపుటిని 
ఆవిష్కరించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 
విద్యార్థులకు బహుమతులు ముఖ్య అతిధిగా విచ్చేసిన విశాఖ సంస్కృతి 
సంపాదకులు శిరేల సన్యాసిరావు అందచేశారు. ఈ కార్యక్రమంలో 
ఫౌండేషన్‌ అధ్యక్షులు కింతలి సన్యాసిరావు, రచయితలు డబ్బీరు 
గోవిందరావు, పి. లక్ష్మణరావు, చిన్న సూరి తదితరులు పాల్గొన్నారు. 


=. విశాఖ సంస్కృతి | జూలై | 2023 


